(పకాశకీయము 


ఏ విషయాన్ని ఒక రచయిత వేల శబ్దముల ద్వారా సమ్మ గముగా 
_గ హింపజేయజాలడో అః విషయమును చితకారుడు తన చన్నచ్మితము 
దాషరా చక్కగా అవగాహన జేయింపజాలును. చితకళ మహిమ అది, 
అట్టి దృష్టితో ఆలోచించినప్పుడు గజానన గణేశుడొక _శష్ట కళాకారుని 
యద్భుత కల్పనగా బేర్కొనవచ్చును. ఇది అనేక్‌ గంభీర విషయములను 
_వకటించు కళాత్మక చిహ్నము. భారతీయ డేనీ దేవతల విషయమై 
హిందీ “గణేశ రహస్య” రచయిత శ్రీయత బేష్రవర్మన్‌ అధ్యయనము 
గావించెను. (కీ.శ. 1987లో వారు ఆకాశవాణి, ముంబాయినుండి యీ 
విషయమై (పసంగించిరి. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రములలో అనేక 
చోట్ల వారు గావించిన ఉపన్యాసములు (ప్రశంసల నందుకొనినవి. 

పుస్తకములో వైజ్ఞానిక రహస్యములు పాఠకులకు మార్గదర్శకములు 
కాగలవని ఆశించుచున్నాము. వానిని సమ్మగముగా అర్థము జేసికొనిన 
ధర్మానుసరణలో తోడ్పడును. అది దేశాభ్యుదయమునకు, జాత్యభ్యుదయ 
మునకు దారి తీయగలదు. అట్టి తజిమా కషి సార్థకము కాగలదు, 


భవదీయుడు 
టి సూర్యనారాయణ 


అధ్యక్షుడు, గాయ్మతీ ఆశ్రమము, 
వ్యాస్‌నగర్‌, సికిందాబాదు- 86 1 


మా (పచురణలు 


రూ. పె 
k అగ్నిహా ఘే _తము- వై జ్ఞానిక స్వరూపము 4-00 
ల వైదిక వె జ్ఞానిక సంస్కృతి 4-00 
8; మానవ "ధర్మము 1-60 
డీ... వైదిక అర్ధసీతి 1-00 
ర... నమస్తే సమీక్ష | 1-00 
6. దేవునకు మానవునకు మధ్య .... 0-50 
7, యుగపురుషుడు శ్రీకృష్ణుడు 5-00 
9. గాయ తీ మహామంతము | | _, ఉచీతము 
10. శాంతిసూక్రము మంత్ర పాఠము i 
11. గణేశ రహస్యము a 
12. వైదిక్టకాంతి (ఆంగ్ల మాసప తిక) nt 


గోరువారు రు. 1|-లు పకన పంపవలెను. ప es 
మొతము పైకము ముందుగానే పంపవలెను. 


(పతులకు : 
గాయ తీ ఆ శమము, 
వ్యాస్‌నగర్‌, సీతాఫలమండి, సికింద్రాబాద్‌ -500 86 1. 


శ్రీ గణేశుని రహస్యము 


(శ్రీ గబేవనకు నమస్కరించనిదే ఏ హిందువైనను శుభాశుభ 
కార్యములను _పారంభించడు. విఘ్నములను తొలగించు శ క్రివంతుడని 
విశ్వసించెదరు. గణేశనకు హిందువుల దేవీదేవతలలో ప్రముఖ స్థానము 
గలదు. 

శ్రీ భండార్కరు ననుసరించి గాణాపత్య సం పదాయము ఆయిదవ 
శతాబ్దము నుండి ఎనిమిదవ శతాబ్దపు మధ్యకాలములో యేర డినట్లు 
భావింపబడుచున్నది. (పపంచమంతేటా ఈ సంప్రదాయము _పచారము 
గావించబడినది. చైనాలో | క్రీ.శ, 581లో జేయబడిన విగహము, ఆఫ 
నిస్తానములో ఆరవ శతాబ్దమునకు జెందిన పాలరాతి విగహము, 
న్యూయార్కు, టొరెంటో, నేపాలు, టిబెట్‌, జపాను, ఇండోచె నా? 
సయామ్‌, బర్మా, మలయా, జావా, బోర్నియో, సుమతా మొదలగు దేశ 
ములలో పురాతన కాలమునకు జెందిన వినాయక విిగహములు కనుగొన 
ఐడినమి 


అనేక పురాణములలో గణేవనికి సంబంధించిన గాథలు భిన్న 
భిన్నముగా గన్పించుచున్న వి. అన్నిటికంటె పార్వతీదేవి స్నానమునకు 
వెళ్ళుటకు పూర్వము నలుగుపిండితో గణేవని చేసి [ప్రాణముబోసి కావలి 


బి 


యంచినటుల, ఆతడు శివునికూడా లోనికి వెళ్ళకుండా ఆపుజేసెననియు, 

అంతట ఆగ హముచే శివుడు ఆతని తల నరికెనని జెప్పుదురు. పార్వతి 
రోదించగా కరుణ వహించి యేనుగు తలను తెచ్చి అకతికించెనను గాథ 
బహుళవాా ప్రముగా నున్నది. అర్ర అనేక రకములై న స్రో_తములు, ఆకా 
రములు [పబారములో నున్నవి. 


స సాహిత్యమును (శద్దగా నవలోకించిన యెడల గాథలందు 
గణపతి రహస్యము, అందుగల సాకు విదితము కొగలవు. 


వేదములలో గణపతి 
బుగ్యజు రేదములలో గణపతియొక్క- వర్ణన గనుపించును, 
“గణానాంత్వా గణపతిగ్‌ ంహవామహే కవిమ్‌ 
“=. కవీనా ముపమ[శ్రవ స్తమమ్‌ 
జ్యేష్టరాజం (బ్రహ్మణాం (బ్రహ్మణ స్పతి ఆనఃశ్ఫణ్యన్‌ నూతిభిః 
సీదసొదనమ్‌ ॥ 

ఈ న చేవత (బహ్మణస్పతి. (బహ్మ శబ్దమునకు 
పరమాత్ముడు, (బహ్మాండము, సూర్యుడు, ధనము, అన్నము, మనసు, 
ప్రాణము, వాక్‌ , వేదము. యజ్ఞము, .డ్రాహ్మణుడు, ఆందరికంచె పెద్ద 
వాడు అను అధ ములు వచ్చును. సాలుగు వేదములు నేర్చిన విద్వాంసు 
లను (జహ్మయందురు. యజ్ఞమున దు ముఖ్యపురోహితుని ఇహ ుం ల 
(బహ్మయొక్కం- పతి (బహ్మణస్పతి. అనగా (బహ్మాండము, వేదము, 
అన్నము, యజ్ఞము, ధనమున కథిపతి. , రసన సబహ్మణస్పతి 
శబ్దము జెందును. 


తో 
' కీ 


గణములకు పతి గణపతీయని పిల స జెందును, కవులకు 
కవి జ్యేష్టరాజ అనునవి విశేషణములు. గణనీయమైన వస్తువులను గణము 


అందురు. అర్ర (పజలను, సమూహమును, సైన్యము మొదలగు వానిని 
కూడా గణములందురు. అందుచేత ఇచ్చట గణపతి శబ్దము పరమేశ్వరు 
నకే జెందును. పరమేశ్వరుడు కవులకు కవి, కవియను శబ్దము [కాంతి 
దర్శకులు, (కాంతి పజ్ఞ బుషలకు వర్తించును. సర్వజుడైన పరమేశ 
రుని కావ్యము వేదము. సృష్టి యాతని రచన. ఆందాతని సర్వజ్ఞత్వము 
గోచరించును. ఆతడు మా(తమే మనకు ఉపాసనాయోగ్యుడు, ఆనుకరణీ 
యుడు, ఉపమానయోగ్యుడు. ఆతనిని ఉపమ యందుము. పరమేశ్వరుని 
స్తుతి ఉఊ తమమైనది. సూర్య, చం్యగ, నక్ష తాదుల [పకాశముతో నాతడే 
విరాజమానుడై యున్నాడు. అందుచేత నాతనిని జ్యేష్టరాజ మందురు. ఈ 
మం(తమునందు విశేషణముల జోడించి నాతడు మా హృదయములలో 
నివసించి మమ్ముల రక్షించపలెనని (ప్రార్ధించనై నది. 
యజుర్వేదములో 

గణానాంత్యా గణపతిగ్‌ం హవామ హే పియాణాంత్వా _పీయపతిగ్‌ం 

హవామహే నిధీనాంత్వా నిధిపతిం హవామహే వసోమమ 

అహమజాని గర్భధమాత్యమ మజాసిగర్భధమ్‌ ॥ 

పరమేశ ఏరా! మేము (పజలను పాలించు (పజాపతియైన నిన్ను 
ఉఊపాసించెదము. నీవే మా (పియమైన పతియు మరియు రాజువు. విద్యాది 
ధనములకు నీవే స్వామివి. ఈ _అవ్మో ండమంతయు నీయందే యిమిడి 
యున్నది. జనన మరణరహితుడవు. నిన్ను (గ్రహించి నీ స్తుతి చేయు 
దుము గాక! 

ఐతరేయ (బాహ్య ణమునందు యిట్లు గనబడుచున్నది : 

గణానాంత్యా గణపతిం హవామహే ఇతి (బహ్మణస్పత్యం| బహవె 

బృవాస్పతిర్చహ్మణె. వై నంతద్‌ భిషజ్యతి తథాయస్యస(పథశ్ళ 

నమేతి ॥ (పంచికా ౧ గండికా ౧) 


4 


వేదములలో గణపతి, బృహస్పతి, (బహ్మణస్పతిగా వర్ణించబడినపరోమే 
శ్యరుడు ఆకాశము మొదలగు పదార్గములన్ని టిలో వ్యాపించియన్నాడు. 
నేర్చరియైన వైద్యుడు జొషధముల ద్వారా రోగిని రోగవిము క్తిని జేయు 
నటుల వేదజ్ఞానమను కూషధముచేత ఆజ్ఞాన, అవిద్య యనెడు రుగ్మత నుండి 
మనుష్యులను విముక్తులను జేయుచున్నాడు. 

గణపతియని యిచట పేర్కొనబడిన పరమేశ్వరునకు వేదములలో 
యనేక నామములు గలవు. ఇవి భిన్న భిన్న గుణ, కర్మ, స్యభావము 
ననుసరించి యేర్చడినవి. బుగ్వేద మం|త మునందు పరమేశ్వరుని ఇంద్ర 
మి[త, వరుణ, అగ్ని, సుపర్ణ, గరుత్మాన్‌, యమ, మాతరిశ్వ. యను 
నామములతో (పజలు స్తుతించెదరు. (బు. 1-186-18), యజుర్వేద 
మంతము పరమేశ్వరుని అగ్ని, ఆదిత్యుడు, వాయువు, చం దుడు, 
కుక, (బ్రహ్మ, ఆపః, (పజాపతి యను నామములతో వ్యవహరింపబడు 
చున్నాడని తెలుపుచున్నది. (ఆధ్యాయము 81-మం. 11). 

- పఠమేశ్వరున కెట్టి ఆకారము లేదు (యజు. అధ్యాయము లీ. మంలి) 
ఆతని కెట్టి శరీరము లేదు (యజు. అధ్యా. 40 మం. 7. కన్నులతో 
గాంచుటకెట్టి రూపము లేదు (శ్వేతాశ్వుతరోపనిషద్‌ 4.90). ఆతడు 
జనన మరణ రహితుడు. లింగభేద రహితుడు. ఆతడు సర్వజ్ఞుడు, 
సరాష_నర్యామి, అజరుడు, అమరుడు, అవికౌరి, నిత్యుడు, పవి(తుడు 
మరియు సృష్టికర్త. 

అక 
యజ్ఞేశ్వరాగ్ని గణపతి 
"వేదములలో యజ్ఞేశ 3రాగ్నిన్‌ కూడా గణపతిగా వర్ణింపబడినది. 


బుగ్వేద మంత (మం. 7 .సూక్త 88 మంత్రము 1) దేవత |బహ్మణ 
స్పతి. (బహ్మణస్పతి యజ్ఞముయొక్క-, ధ నముయొక్క- యజమానియని 


ర్‌ 


కూడా చెప్పబడినది. అందుచేత ఈ మంతములో యజ్ఞముయొక్క 
మహిమకూడా [పస్ఫుటమగుచున్నది. యజుర్వేద మంతము (78 అధ్యా 
16 మం) యజ్ఞముయొక్క మహిమ యజమానిలో కూడా గన్పించునని 
సూచించబడినది. 

వాస్తవముగా అగ్నియే యజ్ఞము (ఆగ్ని రై వ్యావయజ్లో) (శతపథ 
(వాహ్మణము లిఎ5్‌-4- 1). యజ్ఞమును (పజాపతియందురు (ఏషవై 
(పత్యక్షం యజోయ్మ త్పజాపతి । శతపథ (బా5్‌-8ి-ర్‌-లి. యజ్ఞము 
నుండీ మేఘము, మేఘముల నుండి వర్షము, వర్షమునుండి అన్నము. 
అన్నమునుండి [పజోత్ప త్రి, పాలన మరియు పోషణ జరుగుచున్నది, 
(ఆగ్ని క్రైధు [మోజాయతే శర [భమ థాద్‌ వృష్టి ॥ (శతపథ 
(బాహ్మణమ్యు 


మన రదక్తవర్శ గణపతి ఆకారము యజ్ఞేశ్వరాగ్నినే సూచించు 
చున్నది. ఆగ్ని ర కవర్ణము కలిగియున్నది. గణపతిని లంబోదరుడందురు. 
అగ్ని యన్ని టిని జీర్ణించుకొనుట వలన లంబోదరుడగును. జల, వాయు 
వుల జీర్ణశక్తి పరిమితము కాని' అగ్నియొక్క- జీర్ణశక్తి ఆపరిమితము. 
ఎంత తినిపించినను అజీర్ణము కాదు. జల కాలుష్యమును వినుచున్నాము 
కాని ఆగ్ని కాలుష్యమును వినుటలేదు.' గజేజని వ కతుండుడందురు. 
అనగా వంకర ముఖము. అగ్నిజ్వాలలు వంకరటింకర గా నుండును. 
పజ్బముఖి గణేపడు పజ్బమహాయజ్ఞములు. బహ్మయజ్ఞము, దేవ యజ్ఞము 
పితృయజ్ఞము, అతిథియజ్ఞము, బలివై శ్య దేవయజ్ఞము. 

గబేశుని మూషకధ్యజుడు లేక ధూ మధ్వజుడందురు. ఆగ్ని కూడా 
భూ మధ్వజుడు లేక ధ్యూమకేతుడనబడును. (బు 1-44-8) ఆకృతి 
సమానత ననుసరించి ధూ(మమును మూవికమందురు. గణేశుని మూషక 


8 


వాహనుడందురు. ఆగ్ని కికూడా మూషికముతో సంబంధము గలదు. తై త్రి 
కీయ ఉపనిషత్తు ననుసరించి భూమి సూర్యునినుండి విడిపోయినప్పుడు 
భూమి పె అగ్ని యుండెను. కాల[కమేణ ఆ యగ్ని మూవికమువోలతె భూమి 
లోనికి పవేశించెను. (త్రై త్తిరీయ సంహిత 1-1-8-89) మహర్షి దయా 
నందుడు అగ్ని శబ్దమునకు ఆగ్ని విద్య, అశంవిద్య, నవవిమానాదియాన 
విద్యగా బేరొ-నెను. మూషికము భూమిపై, మయూరము భూమ్యాకాళ 
ములలో నడచుచున్నది గణేవసికూడా మయూరవాహను డనుచున్నారు. 

గణేశుడు దై ఇమాతరుడు. అక్షి అగ్నికి పృథివి, ఆంతరిక్షము 
యిద్దరు మాతలు (బు. 1-81-2) రెండు అరణులను రుద్దుట వలన 
అగ్ని యుత్సన్న మగుచున్నది. అందుచేత రెండు అరణులు అగ్ని 
మాతలుగా బేర్కొనవచ్చును. 

గణీవని మహాదేవుని కుమారుడందురు. వేదములలో సూర్యూని 
మహాదేవుడందురు. (ఆధ. 18 కాండము, కీ సూక్తము, 4 మం) ఆగ్ని 
సూర్యునినుండి యుత్పన్న మగుచున్నది, స్మ-నుశు, గలేశుని తమ్ముడుగా 
భావింపబడుచున్నాడు. స్కన్ట కబ్బమునకు ఆగ్ని (స్కదర్‌ గతిశోవడే) 
యని జెప్పబడుచున్నది. వాస్తవముగా గణపతి గార్హపత్న్యాగ్ని: 
స్కందుడు ఆహవనీయాగ్ని. దీని సంబంధము కృ_త్రికా నక్ష[తములో 
నున్నది. అందుచేత స్కందుని కార్తికేయుడందురు. కృ తికలో ఆరు 
నక్ష తములు గలవు. స్కందుని షణ్ముఖుడు, షణ్మాతరుడని యందురు, 
స్కందుని రెండవ పేరు కుమారుడు. కుమార్‌ ఆగ్నినేయందురు. 

. గజేవని వినాయకుడందురు. విశేషనాయకుడు వినాయకుడన బడును 
కాఠక్‌ సంహితలో “ఆగ్ని రై దేవానాం సేనానో అగ్ని దేవతల సేనా 
నాయకుడు (యజు. 40-16). ఇందు ఆగ్నిని మమ్ము సన్మార్గములో 
నడుపుమని (ప్రార్ధన గలదు. 


7 


గణేశుని యతక్షుడని యందురు. యక్షడనగా పూజనీయుడు లేక 


యజ్ఞము (యు. 1.86-6: 1-142-9) యక్షగణపతి కల్పనకిది యాధార 
మనవచ్చును. 


గణపతియొక్క- భిన్న రూవములలో విద్యాగ ణపతి, బుద్ధిగ ఇపతి, 
సిద్దివినాయకుడు, లక్ష్మీగణపతి, సరస్వతీ గణపతులు కూడా గలరు. 
వేదమం[తములలో మేధిస్సుకొర కై. (పార్థన జేయబడినది. 


* యాం మేధాం దేవగణాః పితరశ్పోపాస తేతయామామధ్య 
మేధయాగ్నే మేధావినం కురు ॥యజు ల2-14) 


( *ష్టబుద్ధివలన మసుమ్యడు వేదవిద్యను (గహించగలుగును. ఆతడు 
ఉన్నతి జేయగలుగును. ఇదియే మనుష్యుని ఉత్తమసిద్ధి. ఇదియే సిద్ధి 
వినాయక రహస్యము. వేదవాణిని సరస్వతియందురు, ఆమె పతి పరమే 
శ్వరుడు. దానిని అగ్నియందురు. యజ్ఞేశ్వర ఆగ్నినుండి కూడా విద్యను 


గోరుచున్నాము. యజ్ఞమువలన వేదవిద్య రక్షింపబడుచు మరియు ఉన్నతి 
జెందుచున్న ది. 


బుద్ధియనగా సమృద్ధి. దీనినే లక్షి (యందురు. బుద్ధిగ ణేశుడు లేక 
లశ్ల్మీగణశుని అర్థము కూడా యజ్ఞము. యజ్ఞమువలన సుఖసమృద్ధి గలుగు 
నను విశ్వాసము గలదు (భగవద్గిత అధ్యాయము 8, శ్లో. 10)లో యజ్ఞము 
కామధుక్‌ యనబఐడినది. కామధుక యనగా కోరిన కోరిక యిచ్చునది. 

గణేపనకు యొక కూతురుకూడా గలదు. గణేశునకు వివాహము 
కాలేదను విషయము (ప్రసిద్ధము. కాని పైన పేర్కొనబడిన బుద్ధి, సిద్ధి 
లేక లక్ష్మీ సరస్వతు లాతని భార్యలు. అనగా పైన పేర్కొనబడిన ఐశ్య 
ర్యము మరియు విద్యకు (పతీకలు. ఇక ఆతని కూతురు రహస్యముకూడ 
తలుసుకొనగలము. యజ్ఞైళ్వరుని క్ర ఎవవలన యెవరి యింటియందు బుద్ధి, 


8 


సిద్ధి యనబడు లక్ష్మీ సరస్వతులు ఆనగా విద్య, ఐశ్వర్యము నుండునో 
యా పరివారమునందు ఆనన్షము, సుఖసంతోషములు స్థిరముగా నుండును. 
ఈ సుఖసంతోషములే సంతో షిమాత . ఇదే గణపతి కూతురు రహస3ము. 
ఇదే యజ్ఞఫలము. దేవి సంతోషిమాత మిడిమిడి జ్ఞానముగ ల పణ్జితుని 
కల్పన. సంతోషి శబ్దము స్రీలింగము కాదు. సంతోషిణి ప్రీలింగము 
కాని సంతోషిమాత దేవియైనది. సంస్కృత భాషా జ్ఞానములేని పణ్ణితుని 
కల్పన మరియు _పచారము. వెదిక సిద్ధాంతము ననుసరించి యజ్ఞమువలన 
మనుష్యుడు సంతోషము పొందగలడు. 


గణేవని పాపవిమోచనము చేయువాడని యందురు. మహర్షి యాజ్ఞ 
వల్య్యుడు యిట్లు పేర్కొనెను : “సర్వ స్మాత్వాదంనో నిర్ముచ్యతే, 
యఏవః విద్వాన్న గ్నిహో(తంజుహోతి" (శతపథ (బాహ్యాణ 7-8-1-6 
అగ్నిహోత రహస్యము నెరిగి నిత్య మెవ్యగు నియమపూర్వకముగా దేవ 
యజ్ఞము చేయుదురో వారు సమస్త హైపములనుండి విముక్తులగుదురు. 
భగవద్గీతలో కూడా యజ్ఞము చేయకుండా భుజించువాడు పాపమును తిను 
చున్నాడు ఆనగా పాపియగుచున్నాడని చెప్పబడినది. శ్రీకృష్ణుడు యజ్ఞ 
మునుగూర్చి జెప్పుచు యిది యొక్యటియే మనుష్యుని ఖంధములో పడవేయ 
దనెగు. మోక్షమునకు యజ్ఞమొక్క- చే మార్గమనెను. 


కాని హిందూ సోదరులు యజ్ఞము జేయక యజ్ఞచిహ్న మైన విగ 
హము నారాధించుచున్నారు. ఆగ్ని యొక - _పతీక లో లేక చ్మితములో 
వేడి, కాంతి, _పకాశము ఉండనే ఆ విగ హమును లేక చిహ్నమును 
వూజించినప్పటికిని మనకు (పకాశము లభించదు. ఉష్ణముచేత అన్నము 
ఉడుకదు. విధిపూర్వుకముగా యజ్ఞము చేసినప్పుడు మాతమే యజ్ఞము 
వలన కలుగు లాభములను పొందగలడు. 


9 


ల 


వాశ్వురస్తుతి (పార్థనోపాసన లేక యజ్ఞకార్యము నిర్మహించుటయే 


ఇక గణపతి విసర్జనను గూర్చి ఆలోచించెదము, వేదములలో 
ఆనేక స్థానములలో అగ్ని నివాస స్థానము జలము లేక సము దమని 
'పేర్కొననై నది. “అగ్నిం సముుద వాసనమ్‌"” బు. 7 మం. 102 
సూక్తము 5 మం[తము. ఆగ్ని నిటి యొకిలో నుండును. విద్యుత్‌ 
జలములో నుండును. గణపతియన గా యజ్ఞాగ్నిని జలమందు విసర్జన జేయు 
ఆచారమేర్చడినది. కాని మన సోదరులు గణపతియొక్క_ మష్టిబొమ్మను 
నీళ్ళలో విసర్జించుచున్నారు. ఇచి అజ్ఞానమునకు పరాకాష్ట. దీనివలన 
(పజల ధనము దుర్య్యయమగుటయే గాక సమయమెంతయో వ్యర్థము 
చున్నది. మప్టబొమ్మల విసర్జనతో ధర్మాని కెట్టి సంబంధము లెదు. 


సీ పనీలో విద్యాబుద్ధుల [వమెయముండదో, సమయము, ధనము 
వ్యర్గమగునో, యెందు పాఖండత్వము, వంచన యుండునో ఆదంతయు 
అధర్మము, పాపము. 

గణేశుని మహాత్మ్యము, (పసిద్ధతమ వ్యాపింప జేయుటకు యజ్ఞము 
యొక్క. మహాత్మ్యము |(పచారము జేయవలసియుండును. బుమల 
వాక్కుననుసరి ంచి “యజోవై. శేష్టకమం కర్మ" (శతపథ (బాహ్మణము 
1 -'/- [=4ఉ). యజ్ఞము సర్వో తమమైన కర్మ. 

శ క్రిగరౌశుడు కూడా అగ్నినే సంకేతము జేయుదు చున్నాడు 
ఆగ్నియొక్క శక్తి వలననే మన పనులన్నియు నెరవేరుచున్న వి. విద్యు 
చ్చి, ఊర్హస్సు వీని రూపములే బుగ్వ్యేదమునందు అగ్నిని “సహస 
స్పుతయ్యని సూచించబడినది. అగ్ని శక్తియుక్క కుమారుడు. 


10 


యోగుల శరీరమందుగల కుండలిని శ క్రి అగ్ని యేయైెయున్నట్‌. అందు 
చేత గణతిపనిగూర్చి “త్వం మూలాధారస్థితో౬ గ్నిర్నిత్యమ్‌ (గణపత్య 
ధర్వణ శీర్ష) యని చెప్పబడినది, మూలాధార స్థితియైన ఆగ్నియె గణ 
పతి.” 

యజ్ఞమనగా దేవపూజ, సంగతీకరణము మరియు దానము. దేవ 
పూజయనగా విద్వాంసుల ఆదర సత్కారము, ఆగ్నిహో(తము మొదలగు 
నవి. సంగతీకరణమనగా అందరు కలిసి ఉన్నతి మార్గమున పయనిం 
చుట. దానము సుపా(తమైనదిగా నుండవలెను. వేద (ప్రచారకులు, విధవ, 
రోగి, అనాథలె న బాలబాలికలు దానమునకు యోగులు. వీరికి సహా 
యము జేయుట యజ్ఞమనబడును. అదేవిధముగా దేశహిత కార్యములక్రై 
పన్నులిచ్చుట కూడా యజ్ఞమనబడును. ఇట్టి యజ్ఞము జేయని వారి 
ధనము ఆసురీ ధనమనబడును. ఆదియే నల్లధనము. ఇది దేశమును బల 
హీనపరచును ఇట్టి ధనమునే మూషికమందురు. రాష్ట్ర నిర్మాణ యజ్ఞ 
ములో దీని నాహుతి యివ్యవలసియుండును. 

వేదముననుసరించి దేశార్థికాభివృద్ధికై జలమును నిరోధించు నల్లటి 
మేఘములు సూర్యునిచేత విచ్చి త్రిజెంది అందర కుపయోగపడునటుల వర్షిం 
చును. అట్టే ధనమును లోభబుద్ధితో కూడబెట్టి యితరుల కుపయోగపడ 
కుండునట్టు వేయు ధనాధిపతులకు హితము గరపి లేక వివశులజేసి ఆందర 
కుపయోగపడునటుల జేయవలెను. 

స్‌ [పవ లున్దాయ బృహతే మరుతో (బహ్మాలళ్చత , 

వృతం హనతి వృ్య్యతహా శత కతుర్వ(వేణ శతపర్వణా ॥ 

బు. 68-09-39 

లోభులైన ధనవంతుల వలననే మానవ సమాజములో ఆర్థిక సంక ఓములు 
లుత్ప్సన్నములగుచున్న వి. _భష్టాబాఠము వ్యాపించుచున్న ది. వీరు యజ్ఞము 


11 


చేయరు. దానము జేయరు. వారి సంపద అనేక జాతి వ్యతి రేక శకులను 

సా ఇంచుదు. ము. యద్‌? త మాసురస్వంత దుచ్యతే॥ 

మను. 11 అధ్యాయము 10వ శ్లోకము. యజ్ఞము చేయని వారి ధనము 

ఆసురధనము. దీపని నాశనము బేయనిచే లోక కల్యాణము కాజాలదు, 
a తేరు(ద భాగః సహా; స్యసా )మ్బికజుధస రస్వావా 

ఏష తేరు! దభాగ౬ఆఖు స్తేపళుః యజు. లి-57 
యజమాసి (సయత్నించి కవి జేసి ఆర్జించిన (దవ్వ మును యజ్ఞము నందా 
హుతి గానిచ్చునపుడు అ. అల అలల లలల లల సాహా! కరం! అనును. 
““ఇది నాది కాదు” ఆని దీనిఅర్జిము. ఇచ్చట స్వార్థము, అహంకారమును 
త్యజించవలసియుండును. ఆగ్ని కూడా క నమమ** యనును అగ్ని 
మనమిచ్చిన ఆహుతిని తాను తనకొర కై యుంచుకొనక సూక్ష్మ రూపములో 
వాయు మండలమున కప్ప గించును. వేల _పాణులకు లాభము జేకూ 
ర్చును' 

““శతహ సం సమాహార, సహ హసహ హ_సనంకిరి” యని వేదమాదే 
శించుచున్నది (అథర్వ లీి_24-5). వంద చేతులతో నార్జించి సహ్మస 
హ స్తముంతో , వితరణజేయుము. ఎంత ఉత్సాహముతో నార్జించెదమో 
నంతకం టె పదిరెట్లు ఉత్సాహముతో వితరణజేయుము. 

వేదములలో విదాషంసుడై న బాహ్మణుని అగ్ని యనబడినది. 
'ఆగ్ని శర్దారము అ _గణియనగా., ముందు నడచువాడు, నాయకుడు, సేనా 
పతి లేక పముఖవ్య క్త కి, ఆగ్ని అంధకారమును తొలగించి _పకాశమిచ్చు 
నట్టు విద్యాంసుశు అజ్ఞాశాంధకార మును తొలగించి జాన పకాశమొసంగును 

““సమిద్దో ఆద్య "మనుషోదురోణె దేవో దేవాన్యజసిజాత వేదః 

ఆ మి తమహళ్చికిత్యా_న్త నం దూతః కవరసిపచేతాః [1 

(యజు 27.26) 


12 


విద్వాంసులు, కవులు, జాతవేసులు, మేధావులు, జ్ఞానులు, పీరు బుద్ద్జిమం 
తులు, జ్ఞానులు. వీరు దూకలు. దూత శబ్దమునకు వైదిక అర్హము 
“యోదునోతి తావయతి దుషాన;ః' " దుష్టుం, థూర్తుల, కుటిలుర దుఃఖ 
మును దూరము జేయువారు, దుష్టుును ఏర్మూలించుటకు [బయత్నించు 
వారు, ఆగ్ని గుణముతో నిండిన విదాాంసుచే దూతయనబడును. వేరొక 
మం|తమిట్లు చెప్పుచున్న డి. 
““అగ్నిర్నః శత్రూన్‌ (పత్మేతు విద్వాన్‌ (పతిదహన్నభిశ సి 
మరాతిమ్‌ (అధర్మ 8-1-1) 
(పజలను హింసించువారు, సమాజ వ్యతిరేకులు, జాతి విరోధులు. ధర్మ 
వ్యతిరేకులు, మానవ సమాజ శ తువులు, స్వార్టులు, కృటిలురు, లోభు 
లను అగ్నివలె విద్వాంసులు సమూఎముగా పెరికివేయవలెను. 
భారతదేశము సకల కైభవములతో సంపన్న మై (పపంచ దేశా 
లలో సభ్యదేశమై యన్నస్ప్సును (బిటను దార్మిద్యమున మునిగి అనాగర 
కముగా నుండెను. కాని 19వ శతాబ్దమునందు (బిటను సమృద్ధ దేశమై 
నాగరికతా శిఖరములపై జేరెను. భారతదేశము పాతాళమునకు దిగజారి 
పోయెను. స్వాతం్యత్యసిద్ధి తర్వాత భారతదేశ స్థితి పూర్వపుటౌన్నత్య 
మునకు జేరునని [పజలాశించిరి కాని పరిస్థితి మెరగువడకపోగా దిగజారి 
పోయినది. దీనికి కారణము విద్వాంసులు ఉపేషూ భావము వహించుటయే 
యెయున్న ది. స్వాతం త్య సం గామమునందు విద్వాంసులు యెట్లు తమ 
హక్కులు, ఆదర్శముల కొర కై సంఘర్షణ గావించిరో ఆపే దేశమునకు, 
సమాజమునకు నాయకత్వము వహించి అన్యాయము, ఆసత 
నకు వ్యతిరేకముగా సంఘర్షణ వేయవలసి యుండెను. 


కము, అధర్మము 
_శద్ధాభక్తులు సత్య జ్ఞానములపై నాధారపడి యున్నవి. మనుష్ము 
నిచే నిర్మించబడిన యీ విగ్రహమును పరమేశరుడని భావించి పూజిం 


చుట సత్యజ్ఞాన విరుధ్ధము. ఆంధవిశాంసము వలన అనధము తప యెటి 
చో థి లి ఖ జ యు 


18 


[బయోజనముండబోదు. (పతి సంవత్సరము మట్టి వ్నిగహముల నిర్మాణ 
మునకై, వాటి పూజలకైె కోట్టకొలది రూపాయలు వ్యర్థముగా వినియో 
గించబడుచున్నవి. జాతి విద్రోహ శక్తులు దీనివలన లాభపడుచున్న వి, 
(పతి సందులో చందాలు పోగుచేసి అక్టీ లములై న సినిమా పాటలు వేయ 
ఐడుచున్నవి. పరస్పరము కలహములు, దెబ్బలాటలు జరుగుచున్నవి. 
ఇవన్నియు మన ధర్మమునకు, సంస్కృతికి వ్యతి రేకములు. 


మన కోరికలు వాటంతటవియే నెరవేరవు. నిదురించు సింహము 
నోటిలో మృగము దానంతటదియే (పవేశించదు. కార్యసిద్ధికె పురుషార్థ 
మవసరము. పరమేశ్వరుని కృపబడయుటకై నాతనిని ఉపాసించుట. 
ఆతని యాదేశములను పాలించుట, ప్రజలతో పేమపూర్వకముగా వ్యవ 
హరించవలెను. 

అగ్ని గుణము గలిగిన (బాహ్మణుల నాదరించవలెను. వారి చేతు 
లలో దేశము నప్పగించవలెను. యజ్ఞములు చేయవలెను, చేయించవలెను. 
వేదములను పఠించవలెను. పఠింపజేయవలెను. 


ఏ రోజు హింగూ సోదరులు గణపతియొక్క యీ రహస్యమును 
గుర్తెరిగి తదనుసారముగా [పవ ర్తించెదరో అప్పుడు మన రాష్ట్రములో 
బుద్ధి మరియు సిద్ధి స్థాపించబడును. మన దోషములు నివారణయగును. 
మన కోరిక లన్ని య 'ఆవళ్యము నెరవేరును. 


“ఓం తత్సత్‌” 


